





రచన త... జ 


మానవ జాతికి మేలిమి మలు“ పునిచ్చిన మహా మనీషి 


ప్రవక్త ఇబ్రాహీమ్‌ (3) 





All Rights Reserved 


No part of this book may be reproduced in any form, 
by photocopying or by any electronic or mechanical means, 
including information storage or retrieval systems, 
without permission in writing from both the copyright 
owner and the publisher of this book. 


ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడాన్కి అయినా సిద్ధ 
పడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు 
చే యడానికైనా సందేహించడు మనిషి. 


ప్రవక్తలు చెప్పిన గొప్ప సూక్తి - నీకు సిగ్గు లేదా, నీకు తోచింది 
చేసుకో! (బుఖారీ) 








ప printing press 


3 


అనంత కరుణామయుడు అపార దయానిధి అయిన అల్లాహ్‌ పేరుతో 


ముందు మాట 


కర్రి మబ్బుల కరాళ నృత్యానికి విసుగు చెందిన మానవాళికి ఆయనో ఉదయ 
కిరణం. అసత్య అంధకారాలను రూపు మాపి వెలుగుల్ని నింపిన ధర్మతేజం ఆయన. 
మార్గభ్రష్ట త్వంలో మ్రగ్గే మానవ హృదయాలను ప్రక్షాళనం గావించి, రుజుమార్గం 
ఇదని తెలియజే పన ఆశాజ్యోతి ఆయన. చైతన్యాన్ని జ్వలింపజేనే సత్తువ, 
మనస్సులను కదిరించే ప్రేరణ, హృదయాల్ని ఏలే శక్తి ఒక్క త్యాగానకి మాత్రమే 
ఉందనడానికి ఆయన నడక, నడవడిక ప్రబల తార్కాణం. 


యుగయుగాలుగా నిద్రాణంలో ఉన్న ప్రజల్లోని ప్రతిభాపాటవాలను ఛైతన్య పరచి 
సత్యమార్గంలో నడిపించిన అపురూప రథసారధులందరికి మూల పురుషుడు 
ఆయన. తన అస్తిత్వం రీత్యా ఆయన ఒక మనిషి మాత్రమే. కాని తన అసాధారణ 
త్యాగాల దృష్ట్యా, ఘనకార్యాల రీత్యా ఆయన ఒక సమాజం. ఓ గొప్ప అకాడమి! ఈ 
కారణంగానే ప్రవక్తల పితామహినిగా నేటికి అటు యూద క్రైస్తవులు, ఇటు ముస్లిం 
సముదాయం హృదయాలలో సమానంగా చిరస్మరణియులయ్యారు. ఈ ఘనతా 
విశిష్టతల మూలంగానే అల్లాహ్‌ ఇలా సెల విచ్చాడు: 
"ఇది ఇబ్రాహీం (అ) జీవన ధర్మం. శుద్ధ అవివేకి మాత్రమే ఇబ్రాహీమ్‌ పాటించిన 
జీవన సరళి పట్ల వైముఖ్యం చూపగలడు. మేము అతన్ని ప్రపంచంలోనూ 
ఎన్నకున్నాము. పరలోకంలో కూడా అతను సజ్జనుల సరసన ఉంటాడు”. 

(దివ్వ ఖుర్‌ఆన్‌ - బఖర: 130) 
అట్టి మహాత్ముని సుచరిత సంఘటనల సమాహారమే ఈ చిరు పుస్తకం. 
ఆదరిస్తారన్న, ఆచరిస్తారన్న నమ్మకంతో... 


సయ్యిద్‌ అబ్బుస్పలా ౦ ఉమరి 


1) 
2) 
3) 
4) 
5) 
6) 
7) 
5) 
9) 


సామాజిక జీవనానికి జీవనాడి త్యాగం 

ఈ ఎంపిక ఏ ఆధారంగా జరిగింది? 

ఆయన తీసుకొచ్చిన జీవన ధర్మం ఏది? 

ధర్మం వారసత్వంగా వస్తుందా? 

దేవుని కటాక్షంతోనే సన్మార్గ భాగ్యం 

అకుంఠిత దీక్ష, అవిరళ కృషి ఉంటే సమాజంలో మార్పు సాధ్యమే 
వజ్ర సంకల్పం గల ప్రవక్తలు ఏం చేశారు ? 
సంస్కరణోద్యమంలో యువకుల పాత్ర 


సత్యప్రియులు నిరాశ చెందరు 


10) ఇంట గెలిచి రచ్చ గెలువు 


11) విశ్వాసాన్ని బట్టి పరీక్ష 


12)) హిజ్రత్‌ ప్రవక్తల సంప్రదాయం 


13) ఇస్లాం వ్యవస్థాపకులు ముహమ్మద్‌ (స) కాదు 





సామాజిక జీవనానికి జీవనాడి త్యాగం 
త్యాగం సామాజిక జీవనానికి జీవనాడి. సమాజం సజావుగా సాగాలంటే సభ్యుల్లో త్యాగశీలం 
అనివార్యం. త్యాగం - తనువులో చూపాలి. మనసులో చూపాలి. ధనంలో చూపాలి. 
సమయంలో చూపాలి. శక్తిలో చూపాలి. త్యాగం తన కోసం చెయ్యాలి. తనవారి కోసం 
చేయాలి. పరాయి వారి కోసమూ చెయ్యాలి. త్యాగం - ఆశయాల కోసం చెయ్యాలి. ఆదర్శాల 
కోసం చెయ్యాలి. తత్సమయ లక్ష్యాల కోసం చెయ్యాలి. చిరకాల సాఫల్యాల కోసం చెయ్యాలి. 
తాత్కాలిక గమ్యాల కోసం, శాశ్వత మార్గాల కోసం - జీవితమంతా త్యాగాల తోరణాలు 
నిండితే అందులో పండు వెన్నెల పండుతుంది. గుండెనిండా నెమ్మది నిండుతుంది. 
అందుకే సమాజం త్యాగాలను కోరుతుంది. 
త్యాగం లేనిదే సమాజంలో అనురాగమూ లేదు, అనురక్తి లేదు. మనుగడలో మమతలు 
పెరగాలంటే ప్రతి వ్వక్తి ఎదుటివారి కోసం ఏదో ఒకటి త్యాగం చెయ్యవలసి వస్తుంది - 
కోరికల్ని త్యాగం చెయ్యవలసి వస్తుంది. కాంక్షల్నీ త్యజించవలసి వస్తుంది. మనసయిన 
మాగ్గాలనూ వదులు కోవలసి వస్తుంది. త్యాగం లేనిదే ఏ ఆశయమూ సిద్ధించదు. ఆశయం 
ఎంత ఉన్నతమైనదో త్యాగాలూ అంతే విస్తృ్రతమయి ఉంటాయి. ఆశయం ఎంత 
పవిత్రమయిందో త్యాగాలు అంతే నిష్టను, చిత్తశుద్ధిని కోరుతాయి. త్యాగానికే తలమానికం 
అయిన ప్రవక్త ఇబ్రాహిమ్‌ (అ) వారి జీవితాన్ని అందరి కోసం ఆదర్శంగా పేర్కొంటూ అల్లాహ్‌ 
ఇలా అంటున్నాడు: 
"ఒకవ్యక్తి అల్లాహ్‌ ముందు తల వంచి, సదాచారసంపన్నుడై ఉండి, ఏకాగ్రతచిత్తుడై 
ఇబ్రాహీము ధర్మాన్ని అనుసలస్తే - ధర్మం రీత్యా అతనికంటే ఉత్తముడు మరెవడు 
కాగలడు? ఇబ్రాహీమ్‌(అ)ను అల్లాహ్‌ తన మిత్రునిగా చేసుకున్నాడు”. 

(దివ్వ ఖురిఆని - అన్నిసా: 125) 
ఈ ఎంపిక ఏ ఆధారంగా జరిగింది? 
”నిన్ను నీవు (నాకు) సమర్పించుకో” అని అతని ప్రభువు అతన్ని ఆదే శించినప్పుడల్లా 
“సకల లోకాల ప్రభువుకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని అతను 
సమాధానమిచ్చాడు. (బఖర: 131) 
జ్ఞాపకం చేసుకోండి! ఇబ్రాహీమ్‌ (అ)ను అతని ప్రభువు అనేక విషయాలలో పరిక్షిం 
చగా, అతను అన్నింటిలోనూ (నికార్సుగా) నెగ్గుకు వచ్చాడు. అప్పుడు అల్లాహ్‌ అతన్ని 
ఉద్దేశ్వించి- ”నేను నిన్ను ప్రజలకి నాయకునిగా చేస్తున్నాను” అన్నాడు. 

(దివ్వ ఖుర్‌ఆన్‌ - బఖర: 124) 


ఆయన తీసుకొచ్చిన జీవన ధర్మం ఏది? 

"ఇబ్రాహీమ్‌ (అ) యూదుడూ కాదు. క్రెస్త వుడూ కాదు. ఆయన ఒకే దేవుని వైపు అభి 
ముఖుడైన ముస్లిం-విధే యుడు. ఆయన బహుదైవారాధకులలోని వాడు ఎంత మాత్రం 
కాదు”. (ఆలి ఇమ్రాన్‌:67) 

ఆయన ప్రజలను యూదత్వం వైపునకో, క్రైస్తవం వైపునకో, ఆహ్వానించ లేదు. ఆ మాట కొస్తే 
ఈ మతాల ఉనికే అప్పటికి లేదు. ఆయన ప్రబోధించింది తౌహిద్‌- అల్లాహి మాత్రమే జు 
ఆరాధ్యుడు. దాసుడు దేవుని ఆదేశాలకు శిరసావహించడం అనే నిజం గురించే ఆయన 
నొక్కి వక్కాణించారు తప్పద్వైత్వమో, అన్వైత్వమో, త్రైత్వత్స్వ్యం, విశిష్టాద్వైతం, త్రిత్వం మరే 
తత్త్వం, ఇజం గురించో కాదు. ఆ విధేయతా మార్గమే, ఆ శాంతి బాటయే ఇస్తాం. ఆ విష 
యానికొస్తే ప్రవక్తలందరి ధర్మం కూడా ఇస్హామే. వారందరూ ముస్లిములే. ఖురిఆన్‌లో ఇలా 
ఉంది; 

”ఏ ధర్మాన్ని స్థాపించమని అల్లాహ్‌ నూహికు ఆజ్ఞాపించాడో ఆ ధర్మాన్నే మీ కొరకు నిర్దా 
రించాడు. దానినే (ఓ ముహమ్మద్‌-స!) నీ వైపునకు (మ్‌ ద్వారా) పంపాము. దాని 
గురించే ఇబ్రాహీమ్‌కు, మూసాకు ఈసా (అ)కు కూడా తాకీదు చేశాము. ఈ ధర్మాన్నే 
నెలకొల్పాలని, అందులో చీలిక తీసుకురావ ద్దనీ (వారికి) ఉపదేశించాము”. (షూరా:13) 
ఇదే విషయాన్ని ప్రవక్త మహనీయులు (స) వారు ఇలా ఉద్బోధించారు: "ప్రవక్తల సమూహం 
సవితి సంతానం వంటిది. వారి తల్లులు (ధర్మ శాస్త్రాలు) వేరు, కాని వారి ధర్మం మాత్రం 
ఒక్కటే ” (బుఖారి) 





7 


ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ) జీవితంలో మనకు లభించే కొన్ని పాఠాలు 


1) ధర్మం వారసత్వంగా వస్తుందా? 

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించవచ్చేమోగారీ, ఇన్హాం మాత్రం వారస త్వంగా 
లభించేది కాదు. దేవుని కృపా కటాక్షాలతోపాటు దాన్ని మనిషి అన్వేషించి, శోధించి 
సాధించుకోవాలి. అధిక శాతం మంది ప్రవక్తలు అవిశ్వాసుల ఇంట, బహు థైవారాధనా 
సమాజంలోనే జన్మించారు. అలా జన్మించిన వారిలో ప్రవక్త ఇబ్రాహిమ్‌ (అ) ఒకరు. 
ఆయన తత్వం వేరు. ప్రతి విషయాన్ని నిశిత దృష్టితో తరచి చూడటం ఆయనకు అల 
వాటు. మనిషి స్వహస్తాలతో చేఅన ప్రతిమల ముందు వంగటం, సూర్యచంద్ర నక్షత్రాల 
ముందు మోకరిల్లడం, ఆఅల్వొతి అల్ప ప్రాణు లకి అలౌ కికానందంతో హారతులు పట్టి డం, 
భక్తిపారవశ్వ్యాలతో చేతులు జోడించి నిలబడటం ఆయనకు మింగుడుపడలేదు. తన 
మీద వాలే ఈగను సయితం తోలుకొలేని విగ్రహాల ముందు రకరకాల నైవేద్యాలతో మొక్కు 
బడులు, ముడుపులు చెల్లించుకోవడం ఆయనకు హాస్వాస్పదంగా తోచింది. మనిషి 
మృగమై, అక్షరాలా అధర్మం నాలుగు పాదాలా నర్తించ డం ఆయనకు సహించలేదు. అగ్ర 
వర్గం, అధమ వర్ణం, పంచమ వర్ణం అంటూ అంటరానితనం, అస్పృతలనే విష గుళికల్ని 
జన స్రవంతిలో చల్లి, దళిత ప్రజల శ్రమను సొమ్ము చేసుకుంటూ, వారి శ్రమను సంపదగా 
మార్చుకుంటూ, వారిని అన్ని విధాలా అణిచి వేయడం, అది గ్రహించలేని సైతిలో తమ జాతి 
ప్రజలు ఉండటం ఆయనకు నచ్చలేదు. 
రాజణ్యాధికారులు తమని తాము గైవాంశ సంభూతులుగా ప్రకటించుకొని, ప్రజలందరూ 
తమకే తలవంచేలా చట్టాన్ని సవరించుకొని నియంత్స త్వాన్ని, నిరంకుశత్వాన్ని కొనసాగిం 
చడం ఆయనకు జీర్ణం కాలేదు. (క్క మాటలో చెప్పాలంటే తన తండ్రి లాంటి అనేకులు 
పిఠాధిపతులుగా చెలామణి అవుతూ సమా జాన్ని రోగగ్రస్తం చేయడం ఆయనకు బొత్తిగా 
నచ్చలేదు. మనిషి మూఢ నమ్మకాల గాఢాంధకార లోయల్లో పడి లేవలేని, కాంతికి కళ్ళు 
తెరవలేని సైతిలో ఉండటం గమనించిన ఆయన చలించిపోయారు. వీటన్నింటి కారణాలు, 
కారకాలు ఏమిటి? అని ఆలోచించారు. సతి శోధన చేశారు, సత్యాన్వేషణ జరిపారు. 
అసలు సత్యాన్ని చేరుకున్నారు. స్విక రించారు. అమలు పర్ష్గారు. ఉద్యమించారు. అదే 
ప్రజలకు బోధించారు. తన జీవిక కోసం తోడ్పడే సూర్యచంద్ర నక్షత్రాల్ని కాక, తన లాంటి 
మనుషుల్ని కాక, తన స్వహస్తాలతో చేసిన ప్రతిమల్ని కాక, వాటన్నింటి సృష్టికర్త ముందు తల 
వంచడమే వీటన్నింటికి ఏకైక పరిష్కారంగా ఆయన తలిచారు. 


8 
ప్రజలను స్పష్టితాల దాస్యం నుండి విడిపించి స్వష్టికర్త దాస్యంలో ఓలలాడేలా 
చెయ్యాలనుకున్నారు. ఆ మార్గంలోనే ఆయన అహర్నిశలు పరి శ్రమించారు కూడా. 
దిన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే- మనం ముస్లింల ఇంట పుట్టామా, క్రైస్తవుల ఇంట 
పుట్టామా, యూదుల ఇంట పుట్టామా, హిందువుల ఇంట పుట్టామా అన్నది ఇక్కడ 
చర్చనీయాంశం కాదు. ఎందుకంటే పుట్టుక -మరణాలు మన చేతిలో లేవు కాబట్టి. 
కాకపోతే ఈ రెండింటికి మధ్యనున్న జీవిత కాలం ఎలా జీవించాలి? విధేయులుగా 
జీవించాలా? అవిధేయులుగా జీవించాలా? విశ్వాస ఉత్తమ స్థితిలో మరణించాలా? 
అవిశ్వాస స్థితిలో కళ్ళు, మూయాలా - ఇది మాత్రం క. నిర్ణయించుకోవాలి. ఒకవేళ 
మనం అవిశ్వాసుల ఇంట బన్మించి ఉంటే అది మన తప్పు కాదు. అందుకు సతీ ఖే ద 
పడాల్సి అవసరమూ లేదు. అయితే అవిశ్యాసులుగానే మరణించటం, సత్యం ఇదని తెలిసి 
కూడా మారకపోవడం ఖల్బి తంగా మన తప్పే అవుతుంది. తర్వాత తీరిగ్గా కూర్చోని 
చింతించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. 
అలాగే ఒకవేళ మనం విశ్వాసుల ఇంట జన్మించి ఉంటే ఉబ్చితబ్బబ్బవడమూ సముచితం 
కాదు. ఎందుకంటే ప్రవక్తలంతటి పుణ్య పురుషుల, పరిశుద్ద వ్యక్తుల కడుపు పుట్టిన వారు 
సయితం తమ వెకిలి చేష్టల, వెర్రి పోకడల వల్ల నరకవాసుల జాబితాల్లో చేరిపోయారు. 
కాబట్టి ఎక్కడ పుట్టా మన్నది కాదు ముఖ్యం, సత్వ మార్గంలో జీవించామా అన్నది ముఖ్యం. 
ఇదే విషయాన్ని ప్రవక్త ఇబ్రాహిమ్‌ (అ) మరియు ప్రవక్త యాకూబ్‌ (అ) తన సంతానానికి 
బోధించారు. 
"ఈ ఉపదేశమే ఇబ్రాహీమ్‌ మరియు యాకూబ్‌ తమ సంతానానికి చేశారు. వారిలా 
అన్నారు: ”నా బిడ్డలారా! అల్లాహ్‌ మీ కోసం ఈ (శాంతి విధేయతల) ధర్మాన్నే ఇష్ట 
పడ్డాడు. కనుక మీరు ముస్లిములుగా తప్ప మరణించకూడదు సుమా! (మీకు 
విశ్వాసస్థితిలోనే మరణం రావాలి సుమా!)”. (బఖర: 132) 





2) దేవుని కటాక్షంతోనే సన్మార్గ భాగ్యం 

అవును, మనిషిలో సత్యార్తి రగలాలి. మనిషి సత్యాన్వేషిగా మారాలి. అజ్ఞానం, దీనత్వం, భావ 
దారిద్య సంకెళ్ళను తెంచే జ్ఞానవంతుడిగా, విజ్ఞానవంతుడిగా, ధీరుడిగా, శూరుడిగా 
ఎదగాలి. అప్పుడే మనిషిలోని ప్రజ్ఞాపాటవాలు వెలుగు చూస్తాయి. అప్పుడే నైవ కటాక్షం తోడై 
ae భాగ్యం లభిస్తుంది. మనిషి జీవిత లక్ష్యం సిద్దిస్తుంది. ఈ స్పష్టి, సృష్టిలోని 
సమస్తమూ అల్హాహ్‌దే. చూసేందుకు, చర్మచక్షువులతో పాటు ఆత్మ చక్షువులుండాలేగాని 
కానవచ్చే కథలెన్నో! వినవచ్చే పాఠాలు, గుణపాఠాలు ఎన్నో!! అర్దం చేసుకునేందుకు 
మెదడుతోపాటు ఆస్వాదించే మనసుండాలేగాని సత్యోపదేశ జలధారలు ఎన్నో, అమృత 
కలశాలన్నో!! 

అల్లాహి ఇలా సెలవిస్తున్నాడు: ”నమ్మేవారికి భూమిలో పలు నిదర్శనాలు న్నాయి. స్వయంగా 
మీ ఆత్మలలో (అస్థత్వం లో) కూడా (ఎన్నో నిదర్శనాలు) ఉన్నాయి. మరి మీరు పరిశీలనగా 
చూడటం లేదా?”. (జారియాత్‌: 20, 21) 

నేడు అన్ని రంగాల్లోనూ విజయ కేతనాన్ని ఎగుర వేస్తున్న మానవుడు, శాస్త్రవేత్తగా, 
ఆర్చికవేత్తగా సన్మానాలు అందుకుంటున్న మానవుడు నిజ దైవాన్ని తెలుసుకోలేక 
పోతున్నాడు. కారణం-పదార్ద పూజ, తన మేధ చెప్పింది, తన ఇంద్రియ పరిధిలోకి వచ్చింది 
మాత్రమే నిజం, తక్కినవన్నీ మిథ్య అన్న అహం. ఫలితం-ఆమ్‌ ఆద్మీ, సామాన్య మనిషి నిజ 
దైవాన్ని గుర్తించగలుగుతున్నా- డిగ్రీలు, పట్టాలు పుచ్చుకున్న అనేక మంది మాత్రం ఈ 
భాగ్యానికి దూరంగా జీవిస్తున్నారు. ఆ విషయానికొస్తే - తమలోని మహత్తు గొప్పదని 
ఎంచి, తన సత్తాకు తానే మత్తెక్కి, కళ్ళు పైకెక్కి, ఎత్తలేని బరువునెత్తి, కించిత్తెనా కదపలేక 
విసుగెత్తి, ఎత్తెన శిఖరాల నుండి పడి చిత్తైన ప్రముఖులు మానవ చరిత్రనేత్తి చూస్తే చాలా 
SDE DISS జఆకహాకల WIL Bose, హా 
లహబ్‌ ఇలా ఎందరో నాయకులు, అధినాయకులు పత్తా లేకుండా అపకిర్తిని మూట 
గట్టుకొని మరీ పోయారు. 

“అడగనిదే అమ్మ కూడా పెట్టదు అన్నట్టు మనిషిలో సత్యార్తి లేనిదే అల్లాహి కూడా అతనికి 
See చూపడు. ఆయన ఇలా సెలవిస్తున్నాడు: ”ఏ జాతి అయినా సరే స్వయంగా తన 
మనోమయ స్థితిని మార్చు కోనంత వరకూ అల్లాహ్‌ కూడా దాని స్థితిని మార్చడు”. (రాద్‌: 11) 
ఏ సూర్యచంద్రనక్షత్రాల పరిశోధనతో నేటి మానవ ప్రగతి అంబర అంచుల్ని తాకుతు న్నదో, 
ఒకప్పుడు అవే సూర్యచంద్ర నక్షత్రాలను చూసి వాటిని రూపకల్పన చేసిన అల్లాహ్‌ను 
కనుగొన్నారు ప్రపక ఇబ్రాహిమ్‌(అ). జ్ఞానోదయం అనంతరం ఆయన ఇలా ప్రక టించారు: 


10 


”ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌కు మీరు కల్పించే భాగస్వాములతో నేను విసుగెత్తి 
పోయాను. వాటితో నాకెలాంటి సంబంధం లేదు”. (అనిఆమ్‌: 79) 


"నిశ్చయంగా నేను ఆకాశాలను, భూమిని సృష్టించిన ఆ స్వజనశీలుని వైపుకు ఏకాగ్రత 
తో నా ముఖాన్ని తిప్పుకుంటున్నాను. నేను షిర్క్‌ (బహుగైవాధన) చేసేవారిలోని వాణ్ణి మాత్రం 
కాను. (అనిఆమ్‌: 79) 

వెలిగే చంద్రం దైవం కాదు, మండే సూర్యం ధైవం కాదు, మెలిపే తారకం దైవం కాదు, ఎగసి 
పడే సంద్రం దైవం కాదు, పారే జలం దైవం కాదు, వెలిగే దీపం ధైవం కాదు. వాటన్నింటిని 
పుట్టించిన వాడు - ఆయనే నిజ దైవం. ఆయనే అల్లాహి, 

రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు (వగైరా ప్రకృతి శక్తులన్నీ) అల్లాహ్‌ (ఏకత్వా నికి, 
ఆయన శక్తిసామర్థ్యాలకు) నిదర్శనాలే. (కనుక ప్రజలారా!) సూర్యచంద్రులకు సాష్టాంగ 
పడకండి. మీరు నిజంగా దేవుడ్ని ఆరాధించేవారయితే, వాటిని సృష్టించిన అల్లాహ్‌ కే 
సాష్టాంగ పడండి. ప్రవక్తా! వీరు గనక తలబిరుసుతో మొండిగా వ్యవహరిస్తే వ్యవహరించనీ. 
నీ ప్రభువు సన్నిధిలో ఉన్న దైవదూతలు రేయింబవళ్ళు ఆయన్ని స్మరిస్తూనే ఉన్నారు. వారా 
స్మరణలో ఎన్నటికి అలసిపోరు. (ఫుస్పిలత్‌ : 37-38) 

3) అకుంఠిత దీక్ష, అవిరళ కృషి ఉంటే సమాజంలో మార్పు సాధ్యమే 

సంఘ సంస్కరణా రంగానికి మూల పురుషులు ప్రవకృలు. అంధ విశ్వ్యానాలు, మూఢ 
నమ్మకాలు, దౌష్ట్యాలు, దౌర్జన్యాలు, దుర్మార్గొ లపై తిరుగుబాటు ప్రకటించిన ఆద్యులు 
ప్రవక్తలు. మయా మబ్బులు క్రమ్మి మార్గం కానరాక అయోమయ స్థితిలో పడి కొట్టుమిట్టాడే 
జనవాహినికి సత్వ వెలుగుల్ని ప్రసాదించిన కాంతికారులు, క్రాంతి వీరులు, శాంతి రూపులు 
ప్రవక్తలు. సృష్టితాల దాస్య శృంఖలాలను తెంచి, అనవసర ఆంక్షల బరువులను మానవ 
నుజూల మీద నుండి దించి, సృష్టికర్తను ఆరాధించమని పిలుపు ఇచ్చిన ఆ పుణ్య 
పురుషుల, పరమ శ్రేయోభిలాషుల, మానవ మహోపకారుల సంఖ్య 1 లక్ష 24 వేల మంది 
కాగ, వారిలో 315 మంది రసూల్‌ (దైవ దౌత్యంతోపాటు ధర్మ శాసనం అనుగ్రహించబడిన 
ప్రవక్షలు) అవగా, వారిలో 5 మంది వజ్ర సంకల్పం గల ప్రవక్తలు. 


11 


4) వజ సంకల్పం గల ప్రవక్తలు ఏం చేశారు ? 

1) ప్రవక్త నూహి (అ) - తన జాతి వారిని 950 సంవత్సరాలు సత్యధర్మం వైపు పిలు స్తూనే 
ఉన్నారు. 

2) ప్రవక్త ఇబాహిమ్‌ (అ) - ఎన్ని అడ్డంకులు ఎదురయినా, ఎన్ని ప్రతికూల పవనాలు 
వచనా, భగభగమందడే నిప్పుల్లో నెట్టే అనా, ఊరి నుండి గెంటే పనా ఆయన మాత్రం ప్రజల 
మేలు కోరుతూ అల్లాహి మాగ్గం వైపు వారిని ఆహ్వానిస్తూనే ఉన్నారు. 

3) ప్రవక్త మూసా (అ)-అగ్రవర్ణం అని చెప్పుకుని బీరాలు పోయే ఖిజ్తీలు, కృషి వలుల్ని, 
శ్రమజీవుల్ని బానిసలుగా చేసే నిరంకుశ పాల నాధికారులపై యుద్దాన్ని ప్రకటించిన 
ధీరోదాత్తులు. గోవును కాదు, గోవును పుట్టించిన అల్లాహ్‌ను ఆరాధించమని జాతికి 
హితోపదేశం చేసిన శాంత రూపులు ఆయన. 

4) ప్రవక్త ఈసా (అ) - ప్రజలు ఆయన్ను హింసించినా, చెరసాల్లో (ంధించినొ, ముళ్ళ 
8ర5టం తొడిగించి వేధించినా, (రొధించిని, పారదర్శకతే ప్రధానంగా (నివించి వాలిని 
అల్లాహి మాగ్గంలో నడిపించేందుకు పట్టు వీడని విక్రమార్కునిలా పరిశ్రమించారు. 

5) అంతిమ నైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) - గత ప్రవకృలందరి కాలాల్లో ఉన్న దౌర్జన్యా లన్ని 
ఆయన ఒక్కరి హయాంలోనే ఉన్నా విసుగు చెందక ఎంతో ఓర్పుతో, నేర్పుతో ప్రజల్లో సత్వ 
చైతన్యాన్ని తీసకు వచ్చి, మానవ చరిత్రే కని, విని, ఎరుగని గొప్ప ఆదర్శ సమాజాన్ని 
స్దాపించి ప్రవక్తలందరిలో అగ్రజులుగా ఖ్యాతి పొందారు. 

సోదరులారా! ఈ దారి మన కోసం అపరి చితమైనది కాదు. ప్రవక్తలందరూ, పుణ్య 
పురుషులందరూ నడిచిన దారియే. ఇది ఎంత సనాతనమో అంతే వినూతనం కూడా. కనుక 
చీకటి దట్టంగా ఉందే అని బాధ పడటం, భయ పడటం మాని (క్క చిరు దీపం 
వెరిగించేందుకు ప్రయత్నించండి. చీకటి దానంతట అదే తొలిగిపోతుంది. 


మహనీయ ఇబ్రాహిం(అ), ఒక్క అల్లాహ్‌ మాత్రమే ఆరాధనకు అర్హుడు అనడానికి అత్యంత 
సమంజసమయిన కారణాలు వివ రించారు. అవును మానవుల్ని పుట్టించినవాడు 
అల్హాహ్‌యే.... మానవుడు భువిలో కాలిడిన క్షణంలోనే తల్లి పాలిండ్లలో పాలును 
పుట్టించినవాడు, అతనికి పాలు చీకే మ్రింగే విధానాన్ని నేర్పినవాడు అల్లాహియే.... 
మానవుల ఉనికి, పెరుగుదల, పెంపుదల, మనుగడ, ప్రగతీ వికాసాలకు కావలసినటువంటి 
సామాగ్రినంతటినీ సమకూర్చిన వాడు అల్లాహియే. ఇదే సత్వం. అలాంటప్పుడు 


12 


మహోన్నతుడయిన అల్లాహిను కాదని రాళ్ళతో, కొయ్యతో, బంగారు వెండిని కరిగించి 
చేసిన విగ్రహాలను పూజించడం, మానవుల మధ్య పుట్టి, పెరిగి, అపదలకు, రోగాలకు గురై 
స్వయంగా తమ మృత్యువును దాటలేక పోయిన వారిని ఆపదల్లో, అవసరాల్లో 
ఆశ్రయించడం కన్నా అవివేకం, అజ్ఞానం మరేది కాగలదు? సృష్టికర్త అయిన అల్లాహ్‌ను 
మాత్రమే ఆరాధించాలి. సృష్టితాలను కాదు.అల్లాహిను ఆరాధించడమే సహేతుకమయినది. 
సమంజసమయినదిను. 

అల్లాహి ఇలా సెలవిస్తు న్నాడు: "వజ్ర సంకల్పం గల ప్రవక్తలు సహనం వహించినట్లు నీవూ 
సహనం వహించు. వారి విషయంలో తొందర పెట్టకు”. (అహిఖాఫ్‌: 35) 

ఈ జీవన పయనంలో విజయంతోపాటు వైఫల్వాలూ ఉన్నాయి. ఆశాసౌధాలతో పాటు 
ఆశాభంగాలూ ఉన్నాయి. కాని దారి తప్పిన ప్రతి సారి ప్రవక్తల జీవితాలు మనకు మార్గ 
దర్శకం కావాలి. ఖురిఆన్‌ మనకు వెలుగు బాటగా నిలవాలి. గమ్యం చేరుకోవాలన్న దీక్ష 
గల బాటసారి అలుపెరగడన్న వాస్తవం అర్దం చేసువాలి. ఈ కార్యసిద్దికై దీక్ష, దుఆలతో 
పాటు అల్లాహ్‌పై ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి. లక్ష్యం ఛేదించగలమనే ఆత్మ 
విశ్యాసంతోపాటు లోపాలను దిద్దుకునే గుణం అలవడాలి. సజ్జనుల సాంగత్యం కోసం 
ఆరాట పడాలి. నిత్యం శుభాత్మల్ని అన్వేషిస్తూ ఉం డాలి. అంతర్గత శక్తుల్ని సరిగ్గా అంచనా 
వేయగల్లటం, జ్ఞానాభివృద్ది కోసం అవసరమైన మార్గాన్ని అవలంబించడం అనేవి 
తప్పనిసరి విషయాలు. ఈ మార్గంలో ప్రశంసల జుల్లూ కురుస్తుంది. విమర్శల బురదా 
చల్లబడుతుంది. పొగడ్తకు పొంగి పోకూడదు - అది అహానికి దారి తీస్తుంది. విమర్శకు 
కృంగిపో కూడదు - అది మన శక్తియుక్తుల్ని నిర్విర్యం చేస్తుంది. ఒకరి ప్రశ్నకు 
సమాధానంగా ఒక గొప్ప వ్వక్తి సమాధానం మనందరికి కనువిప్పు కావాలి. 

“ఎవరైతే దైవ ధర్మం కోసం స తాల్‌ అల్లాహి వారికి మంచి ప్రతిఫలాన్ని 
అనుగ్రహించుగాక! దూషణలు, తిట్లు తిని నేను ముఖం చిట్రించుకోనప్పుడు తమరెందుకు 
అకారణంగా బాధ పడుతున్నట్లు !? sls దూషణలు వింటాను, చదువుతాను 3 తర్వాత 
వాటిని ఓ ప్రక్కన పడేసి నా పని నేను చేసుకుపోతాను. మళ్ళి అటుగా దృష్టి మరలించను. 
(నాకు పూర్తి నమ్మకం ఉంది.) అల్లాహి నాకిచ్చిన కిల్రి ఎవరూ నా నుంచి వేరు పర్చ లేరు. 
అలాగే నాకు లేని ప్రతిష్టను ఎవరూ నాకు ఇవ్వజాలరు”, 


13 


మరో సందర్భంగా ఆయన కార్యకర్తల్ని ఉద్దే శించి ఇలా హితోపదేశం చేశారు: 
"మీలోని ప్రతి ఒక్కరిలోనూ 'జ్యాలి అనేది ప్రజ్వలిస్తూనే ఉండాలి. అది- అనారోగ్యంతో 
విలవిల్లాడే మీ కుమారుణ్ణి చూసి వైద్యుని వద్దకు తీసుకెళ్ళేంత వరకూ మీ హృదయాలలో 
మండుతూ ఉండే ప్రేమాగ్ని జ్యాలలా - ఓ జ్యాల, ప్రజల్ని- వారి నిజ ప్రభువు సన్నిధికి 
చేర్చేంత వరకూ మీలో మండుతూనే ఉండాలి”. 
5) సంస్కరణోద్యమంలో యువకుల పాత్ర 
యువకులైన ప్రవక్త ఇబ్రాహిమ్‌ (అ) గారి మిధ్యా దైవాలపై తిరుగుబాటును ఆయన జాతి 
ప్రజలు పరస్పరం చర్చించుకోవడం గురించి ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటుంది: "hE 
యువకుడు వాటి (విగ్రహాల) బలహీనతను ఎండ గడుతూ ఉండటం మేము విన్నాము. 
అతను ఇబ్రాహీమ్‌గా పిలువబడుతున్నాడు” అని కొందరు చెప్పారు న 

(అంబియా: 60) 
పూర్వం దిఖియానోస్‌ అనే ఒక రాజు ఉండేవాడు. అతడు బహుగైవారాధన వైపు నకు, 
జాతరల వైపునకు ప్రజల్ని పురిగొల్పే వాడు. అయితే అదే రాజ్యంలో నివఖంచిే సంపన్న 
వర్గాలకి చెందిన యువకులు కొందరు సత్యాన్వేషణ జరిపి స్వష్టికికర్త ఒక్కడేనన్న 
విషయాన్ని గ్రహించారు. దాన్నే అమలు పర్చారు. చివరికి అప్పటి రాజు పిలిచి అడిగినా 
ధైర్యంగా సత్యాన్ని నిర్దిష్టంగా వెల్లడించారు. వీరి గురించి అల్లాహి ఖురిఆనిలో ప్రస్తావిస్తూ 
ఇలా అన్నాడు: ”తమ ప్రభువును విశ్వసించిన కొంత మంది యువ కులు వారు. మేము 
వారి సన్మార్గంలో వృద్ధి నొసగాము”. (అల్‌ కహఫ్‌ి: 13) 
ఇలా చెప్పుకుపోతే- ప్రవక్త నూహ్‌ (అ), ప్రవక్త యూనుని (అ), ప్రవక్త షుఐబ్‌ (అ), ప్రవక్త 
మూసా (అ), ప్రవక్త ఈసా (అ), అంతిమై నైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) - అందరూ 
యువకులే. వారి తర్యాత హజ్రత్‌ అబూ బకర్‌, ఉమర్‌, ఉస్మాన్‌ , అలీ, హసన్‌, హుసైన్‌, 
ఖాలిద్‌ బిన్‌ వలీది, ఉమర్‌ బని అబ్దుల్‌ అజీజ్‌ మొదలగు వారందరూ యువకులే. 


అదే విధంగా తారిఖి బిని జియాది, ముహ మ్మద్‌ నిన్‌ ఖాపెమ్‌, సలాహుద్దిన్‌ అయ్యన, 
ఇమామ్‌ ఇబ్ను తైమియా, ముహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ వహాబ్‌, షా వలీయుల్లాహి ముహ ద్దిసి 
(ర), షా ఇస్మాయీల్‌ షహిద్‌ (ర), మౌలానా సనావుల్లాహి అమ్రుత్సరీ, మౌలానా అబుల్‌ ఆలా 
మౌదూదీ, సయ్యిద్‌ ఖుతుబ్‌ షహిద్‌ (ర) - వీరందరూ యువకులే. మానవ రానికి చెందిన 
ఆణిముత్యాలు. (క్క మాటలో చెప్పాలంటే -ఏ జాతి యువకులు ప్రయోజకులై ఉంటారో ఆ 


14 


జాతి గతి సుగతి అవు తుంది. మరే జాతి యువకులు వ్యసనపరులై ఉంటారో ఆ జాతి గతి 
దుర్గతే. కాబట్టి ధర్మ ప్రచార బాధ్యత వృద్దులకన్నా యువకుల మీదే ఎక్కువగా ఉంటుంది. 
6) సత్యప్రియులు నిరాశ చెందరు 

ధైెర్వ్యసాహసాల్ని నీరుగార్చే అంశాల నుండి కాల్పనిక ఊహల నుండి మనం దూరంగా 
ఉండాలి. ఇలాంటి ఆలోచనల్నిగానీ, ఆలోచనా పరుల సాంగత్యాన్ని గానీ మనం స్వీక 
రించకూడదు. ఆత్మ విశ్వాసం మనపై మనకు విశ్వాసం పెంచుతుంది. మనకేం కావాలో 
మనో ఫలకంపై చీత్రీకరించుకుని, మన గమ్యానికి చేరుకోవడానికి స్పష్టమైన మార్గాన్ని 
ఎన్నికోవాలి. ఎదురవ్వబోయే అడ్డకుంలను, అవరోధాలను, ప్రతి బంధకాలను ఎలా 
అధిగమించాలో ముందుగానే పథకాలు తయారు చేసుకోవాలి. అవసరమైన వనరులను, 
ప్రత్యామ్నాయ వ్యూహలను కూడా సిద్దం చేసుకోవాలి. ఆ తర్వాత అంకిత భావంతో పురో 
గమిస్తే లక్ష్యాలను సులువుగా సాధించవచ్చు. మన ప్రేరణ మనమెంత దూరం 
ప్రయాణించామన్నది కాకుండా మనమింకా ఎంత దూరం ప్రయాణించాలన్నదై ఉండాలి. 
చూడండి! ప్రవక్త ఇబ్రాహిమ్‌ (అ) తన జాతి ప్రజల కళ్ళు, తెరిపించాలని ఓ పథకం ఏర్పాటు 
చేసుకున్నారు. తర్వాత ఎదురవ్వబోయే పరిణామాలను ముందుగానే అంచనా 
వేసుకున్నారు. ”ఓ ఇబ్రాహిమ్‌! మా దేవుళ్ళని అపహస్యానికి పాల్టేసింది నువ్వేనా?” అని 
జాతి జనులు నిలదిపే, “నన్ను నిలదిసి ఏమిటి ప్రయోజనం? మీరు నా మాట ఎలాగూ 
నమ్మరు, తరతరాలుగా మీరు నైవాలుగా భావిస్తూ వస్తున్న ఆ విగ్రహాలనే అడగండి. ఒకవేళ 
వాటికి చెప్పే శక్తి ఉంటే వాటిపై జరిగిన అఘాయిత్యాన్ని అవే ఫిర్యాదు చేస్తాయి అన్న 
ఆయన సమాధానం జాతి ప్రజల్ని ఆలోచనలో పడవేసింది. 

తర్యాత షాక్‌ నుంచి తేరుకుని 'ఈ విగ్రహాలు పలుకలేవన్న సంగతి నీకూ తెలుసు కదా? 
అని ఎదురు ప్రశ్న వేశారు. అందుకు ఇబ్రాహీమ్‌ (అ) “ఇదే నిజమైతే మరి మీరు 
అల్లాహిను వదలి మీకు ఏ మాత్రం లాభంగానీ, నష్టంగానీ కలిగించ లేని, స్వయానికే రక్షణ 
కల్పించుకోలేని వాటిని ఎందుకు పూజిస్తున్నారు? అల్లాహిను కాదని మీరు కొలిచే విగ్రహ 
ప్రతిమల పైన ఈగ వాలినా తోలుకలేని అశక్తులే అవి. మీకు ఈ పాటి ఇంగిత జ్ఞానం కూడా 
లేదా?” అని వారిని సూటిగా అడిగారు. హజ్రత్‌ ఇబ్రాహిమ్‌ (అ) హేతుబద్దంగా ఇచ్చిన 
సమాధానం వాళ్ళను ఆలోచనలో పడవేసింది. వందల సంవత్సరాలుగా జడప్రాయంగా ఉన్న 
వారి బుద్ది వివేకాల్లో ఒక్కసారి చలనం చోటు చేసుకుంది. అయినా అది మూడు నిమిషాల 
మార్పు a మిగిలింది. వారు సత్యాన్ని బాహాటంగా ఒప్పుకోవడానికి సాహఖఅంచలేక 
పోయారు. 


EP Er ratte 


స [ నం. 









జ సక ఆ క్ష శ 377 లా టే ల! ణీ ద ఖ్‌ yi | 
(లా! i a : గ | { sm హ్‌ ని Pair శ 


7) ఇంట గెలిచి రచ్చ గెలువు 
పు ఇబ్రాహిమ్‌ (అ) తనకు జ్ఞానోదయం అయిన మీదట ముందు తన ఇంటివారిని 
సత్యమార్గం వైపు ఆహ్వానించారు. “నాన్నా! వినలేని, చూడలేని, మీకు ఏ మాత్రం 
ఉపయోగపడలేని వాటిని ఎందుకు పూజిస్తున్నారు? ఓ పితామహా! చూడండి మీ వద్దకు 
రాని జ్ఞానం నా వద్దకు వచ్చింది. (నేను సకల లోకాల ప్రభువును కనుగొన్నాను. సృష్టికర్త 
కాదని ఇతరత్రా సృష్టిరాసులను పూజించే, హారతులు పట్టే వారికి పట్టే దుర్గతి ఎంత 
ఘోరంగా ఉం టుందో నాకర్థమయింది.) కనుక మీరు నన్ను అనుసరించండి. నేను మీకు 
సరైన మార్గం వైపు దర్శకత్వం వహిస్తాను. ఓ తండ్రి! మీరు షైతాన్‌ దాస్యాన్ని (మిథ్యను) 
విడనాడండి. ఓ తండ్రీ! మీరు ఎక్కడ కరు ణామయుని ఆగ్రహానికి గురవుతారోనని షైతాన్‌ 
సహవాసి అయిపోతారోనని నాకు భయంగా ఉంది” అన్నారు ఇబ్రాహిమ్‌.. 

(మర్యమ్‌: 42-45) 
ఖురిఆనిలో ఇలా ఉంది: ”నీ సమీప బంధు వులను హెచ్చరించు”. (షుఅరా: 214) 
ఈ ఆయతు అవతరించిన తర్వాత దైవ ప్రపక్‌ ముహమ్మద్‌ (స) తన బంధువుల్ని 
ఆహ్వానించి ఇలా అన్నారు: ”మీరు దైవ సన్నిధీలో మిమ్మల్ని రక్షించుకునే బందోబస్తు 
చేసుకోండి. అక్కడ నేను మీకు ఏ విధంగా నూ ఉపయోగపడలేను”. 

(ముస్లిం, 

అంటే, ఇతరులను సకం వైపు పిలిచే ముందు దగ్గరి బంధువులను ఆ మార్గంలోకి 
తేవాలన్న (నావం ఈ ఆయతుల్లో అంతర్లినమై ఉంది. 





17 


8) విశ్వాసాన్ని బట్టి పరీక్ష 

దైవప్రవక్త (స) ఇలా ప్రబోధించారు: ”ప్రజలందరిలోకెల్లా అత్యంత తీవ్రతరమైన పరీక్షకు 
గురిచేయబడేవారు ప్రవక్తలు. ఆ తర్వాత విశ్వాసంలో వారిని పోలినవారు, ఆ తర్వాత 
వారిని పోలినవారు”. (సహిహ్‌ అల్‌ జామె) 

అల్లాహ్‌ ప్రవక్త ఇబ్రాహిమ్‌ (అ)ను తండ్రి ద్వారా, సమాజం ద్వారా, రాజు ద్వారా, అగ్ని ద్వారా 
పరీక్షించాడు. చివరికి పాలు త్రాగే పసికందుని నిర్జన ప్రదేశంలో వదిలేసి రమ్మని చెప్పినా, 
ఎన్నో ఏళ్ళకు తనకు కలిగిన ఒకే ఒక్క సంతాన్ని సయితం జిబహి చేయమని ఆదేశించినా 
ఆయన తడబడ లేదు. వెనకడుగు వేయలేదు. ఇదే విష యాన్సి ఖురిఆన్‌ ఇలా 
పేర్కొంటుంది: ”ఇబ్రాహిమ్‌ను అతని ప్రభువు అనేక విషయాలలో పరీక్షించగా, అతను 
అన్నింటిలోనూ (నికా ర్సుగా) నెగ్గుకు వచ్చాడు”. (బఖర: 124) 


9) హిజ్రత్‌ ప్రవక్తల సంప్రదాయం 

పరిప్టితులు అనుకూలించనప్పుడు దాదాపు ప్రవక్తలందరూ గైవాదేశం మేరకు హిజ్రత్‌ 
చేశారు. ప్రవక్త ఇబాాహిమ్‌ (ఆ) ఇరాక్‌లోని ఉర్‌” ప్రాంతం నుండి, షామ్‌ దేశానికి, ఆ 
తర్వాత హిరాన్‌ ప్రాంతానికి, ఆనక ఫలస్తినా భూభాగానికి హిజ్రత్‌ చేసి వెళ్ళారు. దైవప్రవక్త (స) 
ఇలా ఉపదేశించారు: 

” నిశ్చ యంగా కర్మలు సంకల్పాలపై ఆధార పడి ఉంటాయి. ఎవరైతే అల్లాహ్‌ మరియు 
ఆయన ప్రవక్త వైపునకు హిజ్రత్‌ చేస్తారో వారి ఉద్దేశ్యాన్ని బట్టే వారి కర్మ సిద్ధిస్తుంది. స్త్రీని 
మనువాడేందుకు, వ్యాపారం నిమిత్తం ప్రాపంచిక ఇతర ప్రయోజనాల దృష్ట్యా ఎవరు హిజ్రత్‌ 
చేస్తారో వారు కోరిందే వారికి దక్కుతుంది”. (బుఖారీ) 





18 
10) ఇస్లాం వ్యవస్థాపకులు ముహమ్మద్‌ (స) కాదు 

చాలా మంది ముస్లిమేతర పండితులు, చరిత్రకారులు ముస్లింలను ముహ్మదియులు గా, 
ఇస్తాంను ముహమ్మదీయ మతంగా అభివర్ణిస్తుంటారు. ఇది నిరాధారమైన నిందారో పణ, 
మరియు ఇస్లాం ప్రవాహ శక్తి అడ్డు కునే కుయుక్తి తప్ప మరేమీ కాదు. నిశితం గా 
ఖురిఆని అధ్యయనం చేసే ప్రతి ఒక్కరికి ఈ విషయం అవలీలగా అర్దమై పోతుంది. హజ్‌ 
కియల్నే తీసుకుందాం. తవాఫ్‌, ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ) వారి జీవితం తో ముడిపడి ఉన్న 
అంశం. ఖు కూడా ఇబ్రాహిమ్‌ (అ) గారి జీవితంలోని మమేకాంశమే. సఫామర్యాల 
మధ్య సఫా హజ్రత్‌ హాజిరా (అ) గారి నిరుపమాన విశ్వాస జ్ఞాపకార్ధం చేసే ఆచరతే. దీని 
బట్టి అర్హమయ్యేదేమి టంటే, ఇస్లాం ఒక్కు ముహమ్మద్‌ (స) వారి మతం కాదు, అది 
ప్రవక్తలందరి జీవన ధర్మం. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: 

"మేము అల్లాహ్‌ను విశ్వసించాము. మాపై అవత రింపజేయబడిన దాని (ఖురిఆన్‌)నీ, 
ఇబ్రా హీమ్‌, ఇస్మాయీల్‌, ఇస్తాఖ్‌, యాఖూబ్‌ మరియు వారి సంతతిపై అవతరింప జేయ 
బడిన దానినీ, మూసా, ఈసా ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన దానిని కూడా 
మేము విశ్వసించాము. మేము వారి లో ఎవరి మధ్య కూడా ఎలాంటి విచక్షణ (వివక్ష)ను 
పాటించము. మేము ఆయనకే విధేయులము - ముస్టింలము”. (బఖర: 136) 

"ఒకవేళ వారు (విశ్వ జనులందరూ) మీరు విశ్వసించినట్టే విశ్వసిస్తే, సన్మార్గం పొంద 
గలరు. విముఖత గనక చూపితే వారు అహంభావానికి, వైర భావానికి లోనై ఉన్నా రన్నది 
గమనార్హం”. (బలురా: 137) 

ఇదే ప్రపంచ ప్రజలకు ఏద ఇబ్రాహిమ్‌ (అ) వారి జీవిత చరిత్ర ఇచ్చే సందేశం. 








" 
” 


Ra 


\ రచయిత ఒక చూపులో 


| ఖ్‌ పేరు సయ్యిద్‌ అబ్దుస్పలామ్‌. పుట్టింది 


తమిళనాడులోని అమ్మమ్మ ఊరైన 
వాలాజబాద్‌. పెరిగింది చిత్తూరు జిల్హాలోని 
కుగ్రామం నెరబైలు, పాత తురక పల్లి 

_, ప్రాథమిక విద్య స్వగ్రామంలోని ప్రభుత్వ 


యం. (తతా నన. 


/ నే పాఠశాల. పై చదువులు దారుస్పలామ్‌ 
4 ర 


ప్రస్తుతం ఉంటున్నది కువైట్‌ దేశంలో. 
రాసిన మొదటి వ్యాసం నమాజు ప్రాశస్త్యం - 
౨2005 గీటురాయి మాస పత్రికలో. ప్రస్తుతం 
నెలవంక మాస పత్రిక ప్రధాన సంపాదకులు. 
ప్రచురితమైన పుస్తకాలు ముఖబందిత 
మధుకలశం, హజ్జ్‌ ఆదేశాలు. అనురాగ 
రావం. టెలికాప్టి అయినా ప్రోగ్రాములు 
KTVv2, మెర్సీ మరియు స్ఫూర్తి చానల్స్‌ 


లో వివిధ అంశాల పై ధొర్మిక ప్రసంగాలు. 


ప్రవృత్తి పతా ఏ న్వేషణ. 





